కంబాప్టకమ్‌న్ను 
(శ్రీ రాజరాజేశ్వరీ అష్టకమ్‌) x 


నం భమ 


అంబాప్టక మ్‌ రాజరాజేశ్వరీ అష్టకమ్‌) భావార్థముతో. 


01.అంబా శాంభవి చంద్రమౌళరబలా ౨_(అ)పర్షా ఉమా పార్వతీ 
కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ। 
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మిపదా 
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ॥ 


అంబా = గుణత్రయమునకు కారణభూతురాలు. - శాంభవి = శంభుని భార్య 
శాంభవి. - చంద్రమౌళి రబలా = చంద్రకళను మౌళిని దాల్చిన పార్వతి. - అపర్ణా = 
(అప+బుణ) పోయిన బుణము గలది. - ఉమా = 'ఉి అనగా “శివి వాచకము; 
'మా అనగా లక్ష్మీ “ఉమా యనునది దేవీ ప్రణవము (ఓం’ అనినను, 'ఉమా యనినను 
ఒకటే యర్థము). - పార్వతీ = పర్వతరాజగు హిమవంతుని కుమార్తె. - కాళీ = 
దక్షయజ్ఞసమయములో తండ్రిపై కోపించిన సతియే కాళీ. - హైమవతీ = పార్వతి. - 
శివా = శివ వామాంకస్థ; సర్వమంగళదాయిని. - త్రినయనీ = సోమ సూర్యాగ్ని 
రూపములగు |(త్రినేత్రములు గలది. - కాత్యాయనీ = కతుడను మహర్షి పుత్రిక 
కాత్యాయని. - భైరవీ = భైరవుడగు పరమశివుని భార్య భైరవి. - సావిత్రీ = 
జగత్రసూతియగు శివుని భార్య. - నవయౌవనా = నిత్య యౌవ్వనము కలది. - 
శుభకరీ = పుణ్యమునే చేయునది. అత్యంత శుభకరమైన మోక్షము నిచ్చునది. - 
సామ్రాజ్య లక్ష్మీప్రదా = రాజసూయ యాగ మొనర్చినవాడు పొందునంతటి సంపదను 
ప్రసాదించునది. - చిద్రూపీ = జాగ్రదావస్టకు, సుషుప్తికి మధ్యగల తురీయ సమమగు 
స్థితి “చితి యనబడును. ఆ రూపము గలది. - పరదేవతా = అవ్యక్తముల 
స్వరూపమైనది. భగవతీ = సమగ్ర ఐశ్వర్యమును , ధర్మము, యశస్సు, లక్ష్మి, జ్ఞానము, 
విజ్ఞానము అను ఈ ఆరింటిని ఇచ్చునది. - రాజరాజేశ్వరీ = దేవతలకు రాజులకును 


Kiron Type Institute 


| 02. అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసందాయినీ 
|| వాణీ పల్లవపాణి వేణుమురళీగానప్రియా లోలినీ। 
కళ్యాణీ ఉడురాజబింబవదనా ధూమ్రాక్షసంహారిణీ 
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ॥ 


మోహిని = అమృతమధన కాలమున విష్ణుమూర్తి మోహిని రూపమును దాల్చెను 
తద్‌భిన్నమైన దేవి. = దేవతా = బ్రహ్మ విష్ట్వాది దేవతా స్వరూపురాలు. - (తిభువనీ = 
మూడు భువనములను పాలించునది. - వాణీ పల్లవ పాణి = చిగురుటాకుల వంటి 
హస్తములు గలది. - కళ్యాణీ = కళ్యాణము నొసంగునది. మంగళకరురాలు. - 
ఉదురాజబింబ వదనా = చంద్రబీంబమువంటి ముఖము కలది. - ధూమాక్ష సంహారిణీ 
= ధూమ్రాక్షుడను రాక్షసుని సంహరించినది. --- 


0౩. అంబా నూపురరత్నకంకణధరీ కేయూరహా(హేరావళీ 
జాతీచంపకవైజంతిలహరీ గైవెయకైరాజితా। 
వీణా(గాన)వేణువినోదమండితకరా విరాసనెసంస్థితా 
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ! 


నూపుర రత్న కంకణధరీ = కాలికి రత్నమయ కంకణములను ధరించినది. - 
కేయూర హారావళీ = భుజములయందు హారములు ధరించినది. - వీణావేణు 
వినోదమండితకరా = వీణను, వేణువును చేతులయందు అలంకరింప బడినది. - 
వీరాసనా సంస్థితా = వీరాసనముపై కూర్చుండినది. --- 


Kiron Type Institute 


అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవ 
(బ్రహ్మోణి త్రిపురాంతకీ సురనుతా దేదిప్యమానోజ్జ వలా! 
చాముండా (శితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ 
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ! 


రౌద్రిణి, భద్రకాళీ, బగలా, జ్వాలాముఖీ, వైష్ణవి, (బ్రహ్మాణీ, త్రిపురాంతకీ, 
చాముండా, దాక్షాయనీ, పల్లవీ - అనునవి శ్రీదేవి యొక్క వివిధ రూపములు. 


౧5. అంబా శూల ధనుః కుశాంకుశధరి అర్దెందుబింబాధరీ 
వారాహీ మధుకైటభప్రశమనీ వాణీరమాశే సెవితా। 
మల్లద్యాసురమూక దైత్యమథని మూ హశ్వరి అంవటీకా 
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ! 


శూలధనుః కుశాంకుశధరీ = శూలమును, ధనస్సును, త్రాడును, అంకుశమును 
ధరించినది. - అర్జెందు వింబాధరీ = అర్ధచంద్రుని (చం[ద్రరేఖను) ధరించునది. - 
వారాహీ = శ్రీ లలితా పరమేశ్వరికి సేనాధికారిణి. - మధుకైటభ ప్రశమనీ = 
మధుకైటభులను అసురులను మట్టుబెట్టినది - వాణీరమా సేవితా = సరస్వతీ, లక్ష్మీ 
యను దేవతలచే సేవింపబడునది. - కుతకుత మూకదైత్యశమనీ = మల్లుడు 
మొదలగు అసురుల గుంపులను సంహరించినది. - మహే హేశ్వరీ = మిక్కిలి గొప్పదైన 
ఈశ్వరి మహేశ్వరి. - అంబికా = అంబయే అంబిక, జగన్మాత. 


06. అంబా సృష్టివినాశపాలనకరి ఆర్యా విసంశోభితా 
గాయత్రి ప్రణవాక్షరామృతరసః పూర్ణానుసంధీకృతా। 


Kiron Type Institute 


ఓంకారి వినుతాసుతార్చితపదా ఉద్దండదైత్యాపహా 
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ! 


గాయత్రీ, ప్రణవాక్షరామృతరసః, పూర్ణాను సంధీకృతా = గాయిత్రీ ప్రణవాక్షరము 
అనబడు అమృతరసముతో సంపూర్ణంగా అనుసందీకృతము గావింపబడినది. 


07. అంబా శాశ్వత ఆగమాదివినుతా ఆర్యా మహాదేవతా 
యా బ్రహ్మోదిపిపిలికాంతజననీ యా వై జగన్మోహినీ! 
యా పంచప్రణవాదిరేఫజనని యా చిత్మళామాలిని 
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ! 
బ్రహ్మాది పిపీలకాంత జననీ = బ్రహ్మమొదలు పిపీలకము వరకు జన్మనిచ్చినది. - 


పంచప్రణవాది రేఫజననీ = పంచ ప్రణవాక్షరములు, “హ్రాంి'కారము అను పవిత్ర 
(ప్రణవాక్షరములను సృజించినది. 


08. అంబాపాలిత భక్తరాజదనిశం అంబాష్టకం యః పరెత్‌ 
ఆంబాలోకకటాక్షవిక్ష లలితం చైశ్వర్యమవ్యాహతమ్‌। 
అంబా పావనమంత్రరాజపఠనాదంతె చ మోక్షప్రదా 
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ! 


ఓ అంబా! ఏ నీ భక్తుడు ఎల్లప్పుడు భక్తితో నీ మంత్రరాజమైన ఈ స్తోత్రమును 
నకించునో వానికీ రాజరాజేశ్వరీ ది కృవాకటాక్ష వీక్షణము, ఐశ్వర్యము లభించును. 


Kiron Type Institute 


lh, 
జో! 
7 | 


) 


క 650,994 9941430 


కనదిగా మనవ్‌--944 044 9650, 


జో 


9 
Ya 
3 
ళు 
8 

నల 

౧౨ 
i 

(51 
సరె 
3 

న 
సం 
U5] 

౮ 
4B 

ల 

3 
¥3) 
| 
fs 
3 


అకక 


